


సనాతన సారథి 


సత్య థర్మ శాంతి (పేమలద్వారా మానవజాతియొక్క 
సామాజిక నైతిక ఆ ధ్యాత్మి కాభివృద్ద్ధి కర్పితము 


సంపుటము 15 జూలె *72 సంచిక 6 
విషయాను[కమణిక 
---ఫచితము:___ 
అనంతపురం కాలేజీ మిద్దైపెనుంచి (శ్రీవారు దిగివచ్చుచున్న దృశ్యము: 


రతం 
లామకథా రస వాహిని (80): భగవాకా శ్రీ సత్య సాయి బాబా: 217 


వామ జప సాధన; ఆక్‌, వి. భాస్కరరావు: 229 
మరపురాని రోజు: లోపాత్‌ చం[దదేవ గోస్వామి; 281 
గొంతులోనికి కెమెరాః: ఎమ్మా విన్‌ సెంటు మేయర్సు: 288 
ఆచరించి ఆనందించండి: (శ్రీవారి దివ్యబోఢ్స 281 
యా విద్యాసా విముక యే: 241 
పత్యం... సుందరం; ఎ, హాల్‌.; 247 
హృదయవాసి: (శ్రీవారి దివ్యబోధ) 2560 
పుస్తక సూచి; 168 

* హెచ్చరిక :.. 

(వశాంతినిలయమున పాత షెడ్లు, ఇండ్లు, తీసివేసి, కొత్త షెడ్లు, ఇండ్లు 
ట్యాంళ్లు మొదలైన కట్టడపు వనులు చురుకుగా సాగుచున్న  విగాన, దసరా 
వేండుగపరకు “ఇక్కడకు వచ్చు భక్తులు దర్శనావకాశములు వసతులు 
మొదలగు సౌకర్యములు లేక, చాల యిబ్బందుల పాలగుదురని అందరికీ 


తెలుసడమెనది, 


a"! నా క న క లా లం మన. నా ల 


చండాడారులకు విజ్ఞప్తి 


రసీదు నంబర్లు TC 65826 నుండి 5727 వరకు చందాడార్లు 
తమళసీదులనుచూచి సెపై3బర్‌” 72 నంచికనుండి కట్టవలసిన కొత్త చశిదాలు 
{రు॥4) ఇదినఠకు పంప సని మెడల. కార్యాలయమునకు ఆగష్టు ‘72, 15వ 
శేదీలోసల చేతనట్లు సంపవలయును. 








శ్రీసత్యసాయిబాబా 
30 


+ స్రీవే పట్టాభిషేకము గావించు ”” 


దశరథుడు కైకను యెట్లయినను మంచి చేసి 
కొని, రామపట్టా భిషేకము పూర్తిగ నెరవేరునట్లు చూడ 
వలెనని తలంచి “ఓ! దేవీ! నివు మంగళస్వరూపి 
ఇవి! నేనింతవరకు నిన్ను ప్రాణ సమముగా చూచితిని; 
నీవునూ నన్ను హృదయ సమముగా కాపాడితివి, ఈ 
మిగిలిన కాలములో, ఈవిధమెన అపోహలకు చోటి 
వ్వక, శేషకాలమును శాంతముగా సంతోషముగా గడుప 
(పయత్నింతము. 


218 ననాతన సారథి 


ఓ! స్నుశోణీ! నేనిక యెంతోకాలము (బతుకను! 
ఇంతకాలము సత్య(వతుడనని పేరుపొంది సర్వమానవ 
మన్ననల నందుకొని బహిరంగసభలో, రేపటి దినమున 
శ్రీరామచందునికి పట్టాభి షేకమును గావింతునని శపధము 
చేసితిని. రేపటిదినమున, ఈమంగళకార్యము జరపకున్న 
లోకులు నన్నెంత నిందింతురో! నన్నెంత అవమాన 
పరతురో! నీవేయోచింప్తము, 


దేవాసురయుద్దమున, నన్ను కాపాడి, ఈనాడునన్ను 
పరాభవము చేయుట, నీకే మాత్రము న్యాయముకాదు, 
పోనీ! ఈరాజ్యమంతయూ, నీకు వరదానముగా నిత్తును. 
నివే రామునికి పట్టాభిషేకము గానించుము! ఇందుకు 
భరతుడు కూడనూ అమితానంద పడగలడు, 


అంతేకాదు! గురువులు, బుషులు మంత్రులు 
(ప్రజలు, ఒకరేమి లోక మేనిన్ను మెచ్చుకొనును. నీయశస్సు 
లోకములో శాశ్వతముగానుండి పోగలదు. 

అట్లుకాక, ఈనాడునీవు రామాభిషేకమునకే అడ్డుతగి 
లిన లోకులంతా నిన్నునిందింతురు. నీచపరతురు, నీకొమా 
రుని సహితము తూలనాడుదురు. నీవలన రాజ్యమునకే 
కాక వంశమునకే అపకీర్తివచ్చును. నీవు పతి చిల్లరవాని 
చేతను ఛీ! ఛీ! అని అనుపించుకొన వలసివచ్చును. 

బాగుగా యోచించుకొనుము! శాశ్వతకీర్తిని గోరి 
ఈపట్టాభి షేకమునకు ఆడ్డుకగులక, రేపటిదినము నీ 


ననాతన సారథి 219. 


చేతులార రామచందునికి అభిషేకము గావింపుము అని 
ఆమెను ఆనందపెట్టుటకై అనేక రకముల మృదుమధుర 
మైన మాటలాడుచున్న దశరధుని చూచి, కైక 


“చెప్పిశన మాటలు చెల్లించండి” 


రాజా! మీమాటలు అతి విచిత్రముగా నున్నవి 
చెప్పిన మాటలను తప్పించుకొను నిమిత్తమై మీరు వేయు 
పన్నాగములు నన్నెమ్యాతమును మార్చజాలవు. ఏమి 
కావలెయునో కోరుకొమ్ము, యిత్తునని, మీరే వాగ్దానముబేసి, 
చెప్పినటుల చేయక నేడు ఈవిధమైన బాధలను [పద 
ర్శించుట మీకు పాడికాదు. మీగొరవ మర్యాదలను మీరే 
వమ్ము చేసుకొనుచున్నారు, కానీ, అందుకు నేనేమా(త్రము 
బాధ్యురాలను కాను. 

సత్యమే పరమధర్మమని థర్మవేత్తలు చెప్పుమాట 
లను జ్ఞప్తికితెచ్చుకొ నుడు. నేనుకూడనూ ఆ ధర్మాన్ని అను 
సరించే, మీకు వాగ్దానము చేసిన వరములను చెల్లించమని 
కోరుచుంటిని, అందులకు మిరునూ, సరే! అని ఒప్పు 
కొంటిరి, 


ఇప్పుడు, నేనేమిటో అన్యాయమునకు జఒడిక ట్టి 
నటుల, మహాపాపమునకు పూనుకొనినటుల్క తమకు తీరని 
అపకీర్తి తెచ్చి పెట్టినటుల, పలుకుచున్నారు; ఇది యేమా 
తమూ న్యాయముకాదు. ఇందులో నాది యేమాత్రమూ: 


220 సనాతన సారథి 
దోషములేదు. 


ముందు వెనుక యోచించక, మిరు మాటలనిచ్చి 
క్రయారూపమునకు దిగినపుడు తబ్బిబ్బగుట తమలోని 
దోషమే! వాగ్దానమును చెల్లించలేనివారు వాగ్దానము చే 
యుట మహాపాపము, చెప్పిన మాటలను చెల్లించితిరా 
యెట్టిపాపమైనను సత్యవా కాకచరణముతోనశించగలదు. 


“పూర్వపు రాజుల సత్య వాక్సరిపాలన' 


మీకు తెలియదా? పూర్వము శ్రైేబ్యుడు అను రాజు 
ఒక పావురమును కాపాడుదునని మాటయిచ్చుటచే మా 
టను నిలజెట్టుకొను నిమిత్తము తన దేహములోని మాంస. 
మును కోసి డేగకు యిచ్చెను. 


_ అదేవిధముగా అలర్క్మమహారాజుమాటను నిలబెట్టు 
కొనుటకై ఒకానొక (బాహ్మణునకు తనరెండు కన్నులను 
తీసియిచ్చెను. సమస్తనదులకధిపతి అయిన సముదుడు, 
సతర వతము వలననే, తన పొలిమేరను దాటిరాలేక పోవు 
చున్నాడు. 


రాజా! వేయేటికి? అన్నింటికీ అందరికి సత్యమే 
పరమ(పమాణము; పాాధాన్యము; సత్యమే శబ్దము; 
సత్యమే (బ్రహ్మము అదే ధర్మము. సత్యమొక్క కే అక్ష 
యముగా నుండునది అట్టి అకీయపదమును వీడి క్షయ 


ననాతన సారథి 221 


మగువాటికై మీరు (పయత్నించుట, మీబోటిరారాజు లకు 
తగనిది. 


మీరిచ్చినమాటను నెరవేర్చుకొని శాశ్వతకీర్తిని నిల 
బెట్టుకొనుడు! అంతేకానీ, పుత్రం వాత్సల్యమునకు, స్త్రీ 
వ్యామోహమునకు లొంగి రాజనీతిని, పుభుకీర్తిని ఉల్హం 
మించి యిక్యాకువంశమునకు తీరని అపకీర్తిని తెచ్చి పెట్ట 
కండి! వేరుగాయోచించక, తక్షణమే రాముల్ణి పిలిపించి 
అరణ్యమునకు సిద్ధముక మనిచెప్పి భరతుని రప్పించుటకు 
తగిన యేర్చాట్లు గావించుమని మంతితో తెలుపుట 
మంచిది. తెల్లవార వచ్చుచున్నది . ఈ రెండునూ 
తెల్లవారులోపున జరిగియే తిరవలయును. 


దశరథుడు మూర్చతో పడిపోవటము 


మిరెన్ని చెప్పిననూ, నేను తృ ప్తిపడను. అట్టు 
గాక మీరు మొండిపట్టుతో రామ పట్టాభిషేకము గావిం 
తురా-నిండు సభలో నేను (పాఠములు వీడుదును. 
ఇది సత్యము. 


అని అతి త్మీవముగా మాటాడునట్టి కెకనుచూచి 
దశరథుడు మహారౌదుడై, కోపమును మింగలేక వెలు 
పల పెట్టలేక, వామనమూర్తికి మాటయిచ్చి తప్పించు 
కొనిపోలేని బలిచకృవర్తివలె దశరథుడు ధర్మశాపబద్దు 
డయి పోయి.౮డు. కన్నులు మబ్బులు కంమ్మినవి. 


222 సనాతన సారథి 


తల బరువెక్కినది. నేల వా్రలినాడు. 


కడకెటులో ధైర్యమును తెచ్చుకొని “పాపీ! నేడు 
నామాభిషేకము నిల్సిన, నేను ప్రాణములు వీడుట 
తథ్యము. తరువాత ముండవై ఈ రాజ్యమును నియిష్ట 
మువచ్చినటుల యేలుకొమ్ము” అని ఉదేకపూరితముగా 
పలికి, 

“హా! రామా! నాచేతులారా నిన్ను అరణ్యమునకు 
పంపవలసి వచ్చెనా? నేను పంపను. నా ప్రాణముల 
నయిననూ వీడుదును. కాని నిన్ను విడిచియుండలేను. 
కీ రాక్షసీ! నా సుకుమార సుందరుని కారడవులకంప 
నీ మనసు యెొట్లొప్పెను? ఎంత కిరాతకురాలవైతివి. చండీ! 
ఆంటూ మూర్చతో పడిపోవును. 


పట్టాభిషేక మునకు పద్దతులు 


తెలతెలవారు చున్నది. నవధ్వనులు వాయించదొడ 
గిరి, రాజవీధులలో పన్నీరు జల్లదొడగిరి. పురమంతయూ 
సుగంధములతో నిండెను. సువాసనలతో వాయువు ఉత్సా 
హముగా ఆకసమునంకును. పుష్యమి నక్షత్రము (ప్రవే 
శించెను, వశిష్టమహర్షి, ఆయన శిష్యబృందముతో సరయూ 
నదిలో స్నానముచేసి, అభిషేక[ద్రవ్యాలతో రాజవీధులలో 
మహాజనము మధ్య, రాజభటులు దారిని విడిపించుచూ 
రాగా మహి రాజప్రాసావచులోనికి (ప్రవేశించెను. 


223 ననాతన సారథి 


అప్పటికే, అనేకమంది పురోహితులు, రాజులు, 
ప్రజాప్రతినిధులు ఆవరణములో పవేశించి, వారివారి 
స్థానములలో ఆసీనులైనారు. 


వీధులలో వేదపారాయణము మిన్నుముట్టుచున్నది. 
ఇంతలో వశిష్టులవారు, సుమంతుని పిలిచి, మంతి ! 
మీరు వెంటనేవెళ్ళి ముహూర్తము సమీపించుచున్నద 
నియును, దానికి పూర్వము గావించవలసిన పనులు 
ఆనేకములున్నవనియును, తక్షణమే మహారాజు యిక్ట డకు 
వేంచేయ వలసియున్న దనియును, మహారాజుగారితో చెప్పి 
రమ్ము. వశిష్టులవారు తమరాకకై నిరీక్షించుచున్నారని 
కూడనూ తెలువమవి కబురంపెను. 


ఏ ఆంతఃపురము నందయిననూ యథేచ్చగాపోయే 
ఆధికారము సుమంతునికి యుండుటచేత “సుమంతుడు” 
ఆతి వేగముగా నడచి కైకేయీ ఆంతఃపురమును (పవే 
శించెను. 


సుమంతుని హోత) పారము 


సుమంతుడు శయ్యాగృహమును (ప్రవేశీంచగనే, 
సుమంతునికి యేమి తోచలేదు. నేల పడిన దశరథుని 
చూచి తాను ఆశ్చర్యపడి, తాను (భమించుచున్నానా 
ఆనునట్లు దిగ్భాంతిచెందెను. దగ్గరకువెళ్ళి రాజా! చంద్రో 
దయసమయమున  -"సముదునివలె సంతోషించవలసిన 


224 చనోతనీ సోఠథి 


మీరు, యిప్పుడు ఏల ఈరీతిగా పడియున్నారో అర్ధ 
మగుటలేదు! మహా శుభసమయము ఆసన్నమయినది, 
వేదవేదాంగ పారంగతులు నంసిద్దులై తమరాకకై వేచి 
యున్నారు. 


తామిక లేచి మంగళాలంకారములు చేసికొని 
కాంతులతో తేజరిల్లుచూ, సభా భవనమునకు రావ 
లెను. వశిష్టులవారు మిమ్ము తోడ్కొనిరమ్మని ఆజ్జాపిం 
చరి, 

అని అనేక విధముల దశరథుని మేల్కొలుపు 
చున్న పలుకులు దశరథుడు విన్నాడు. దశరథుడు 
దుఃఖమునాపుకొనలేక పోయినాడు. బోరుమని యేడ్చుచూ 

సుమంతా! నీస్తోత్రపాఠము నా హృదయమును 
చీల్చి వేయుచున్నది అని జాలిపుట్టునట్లన్నాడు. ఆ మాట 
లను వినిన సుమంతుడు ముందుకు పోలేకపోయినాడు. 
వెనుకకు నడవలేక పోయినాడు. చేతులు జోడించుకొని, 
రాజా! యేమి ఈవింత? యెంతో అనంద పడవలసిన 
ఈసుసమయమున మీరింత విచారించుటకు కారణమేమి? 
నాకేమియూ అర్థము కాకున్నదచి. 


కెకేయి ఆజ 


అని సుమంతుడు కూడనూ విచారముతో నిలచి 
యున్న సమయమున కైకేయివచ్చి, ఓ! మంతిపుంగవా 


ననాతన సారథి leas 


రాజు ఈ ర్మాత్రియంతయూ రాముణ్ణి గురించి చింతించి 
చింతించి జాగరణ చేసిరి. మీరు వెంటనే వెళ్ళి రాముణ్ణి 
ఇక్కడికి తోడ్కొని వచ్చిన, విషయములు విశదముగా 
వెల్లడి యగును. నేను చెప్పుచున్నానని నీవు వేరుగా 
భావించక రాముణ్ణి తక్షణమే తోడ్కొని రమ్ము అని 
తెలిపెను. 


ఆమె ఆజ్లనే రాజాజ్ఞగా భావించి సుమంతుడు ఆతి 
వేగముగా రామమందిరమునకు వెళ్ళుచుండెను. మందిర 
ము చెంత సింహద్వారముల కిరుపక్కులా వీధులలోను 
కట్నములతో పన్నీరులతో పుష్పగుచ్చములతోబారులుదీరిన 
జనసమూహమును కన్నులపండువుగా చూచుచు సుమం 
తుడు వెళ్ళుచున్నప్పటికినీ సుమంతునకేదియూ కొరత 
పడినట్లుగా తనలోతాను అయోమయస్రితిలో మునిగివాడు. 
కొన్నినిమిషములకు పూర్వమున్న ఆనందము అతనిలో 
అడుగంట జొచ్చెను. 


సుమంతుడు రథమును తీసికొని రామభవనమునకు 
వెడలుచుండగా, లక్షలాది (పజలుచూచ్చి, రామచందుని 
పట్టాఖిషేకమునకు తోడ్కొని వచ్చుటకై సుమంతుడు 
వెళ్తుచున్నాడని, మరింత ఆనందముతో ముఖములు విక 
సింపచేసుకొనిరెప్పవాల్చక వీధులలోనికి చూచుచుండిరి. 


ఇంతలో సుమంతుడు రామభవనమున (ప్రవేశించెను 
ఏడు అంతస్తుల అంతఃపురములోనికి యె అడ్డూలేక, (ప్రవే 


226 ననాతన సారథి 


శించెను. మహానదగర్భములోనికి (ప్రవేశించే మొసలివలే, 
అతి వేగముగా చేరెను. 

అక్కడ రాముని మితులైన కొంతమంది యువకులు 
ఉజ్వల రుండలకాంతులతో (పజ్వరిల్లుచూ రాముని వెంట 
వచ్చుటకై నంసిద్దులె యుండిరి. మరింత లోనికి (ప్రవే 
శించగనే, రాముడు, అలంకారముతో, కన్నులు మిణుమిట్లు 
గొల్పు కాంతులతో, చిత్తానక్ష్యత్రములోని చందునివలె 
కనిపించినాడు. 


అంత ఆలస్యమునకు చోటివ్వక, “రామా! కైకేయి 
దేవిగారునూ, నాన్నగారునూ తక్షణమే మిమ్ము కైకేయి 
మందిరమునకు తీనుకొనిరమ్మని నన్ను పంపిరి. అందు 
నిమితమైనేనిక్ము డకువచ్చితినిి అని సుమంతుడుతెలి పెను. 

ఆ మాటలు వినిన తక్షణమే, రాముడు సీతను 
చూచి, సీతా! నీకు తెలియును. ఇది యేదో ఆంతరాయము 
కలుగు సూచన తప్ప మరేమీకాదు. తండ్రిగారి (పీతికై 
వారి ఆజ్ఞను మీరకూడదనియూ వారిని బాధ పెట్టకూడ 
దనియు, నెను అన్నింటికి సరిసరి అని అనవలసివచ్చెను. 
కానీ వాకు ఈ విషయము తెలియక పోలేదు, 

తెలిసిననూ, నేను కర్తవ్యమును నిర్వర్తించవలసి 
యుండుటచే, ఆట్లు ఒప్పుకొనవలసి వచ్చెను. అని ఇంకా 
యే మేమో చెపుచుండగా, సుమంతుని గుండెలో బండ 
బడినటులయినది. 


ననాతన సారథి 227 


తాను చూచి వచ్చిన దశరథుని పరిస్థితిని, రాములు 
చెపుమాటలనూ తాను జోడించుకొనుటచే, ఇది నిజ 
ముగా యేదో అంతరాయము కలిగించునట్టిది గానే అత 
నికి అర్హమయినది, 


సమాన ఆనందము 


అంతలో సీత, “నాథా! యేమిటి మీమాటలు! ఈ 
శుభసమయమున మీరిట్లు మాటాడరాదు. ఏవియెట్లయి 
ననూ సరే! మామగారి మాటను నిలబెట్టవలెను. వారితృ 
ప్రియే, మనతృిప్రి! వారికై మనము యెట్టి త్యాగమునై 
ననూ చేయవలెను. వారి ఆజ్ఞను జవదాటక తక్షణమే 
వెళిరండి. 

అభిషేకమైననూ సరే కాకపోయిననూసరే రెండింటి 
కీ మనము సమానఆనందమునే పొందవలెను. 

కైకేయిదేవికి మనపై అమితమైన్మపేమ; ఆ దేవి 
యేమి చేసినా యేమీచెప్పినా మనమంచికే. 


కెకేయికం కు అధికముగా మన మేలు కోరువారు ఈ 
లోకమునలేరు. అట్టితల్లీ తండ్రీ తక్షణమే రమ్మనమని 
కబురంపిరన యెంతో ఆనందము! 

అని ఆమె కూడనూ ద్వారమువరకూ రామునితో 
వచ్చి అనేక రకముల రామునికి నచ్చచెప్పి, పంపెను, 


రాముడు సీతా! నాకు అంతమా(త్రము తెలియదా? 


228 ననాతన సారథి 


రాబోవు గడియలు ఇప్పుడు జరుగు గడియలు గడచిన 
గడియలు అన్ని నాకుసమానమే. నేనన్నిలటికీ ఆనంద 
ముతో స్వాగత మిత్తును. తండి కీర్తిని గోరి నేనేమైనను 
చేతును; ఎక్కడికైనను పోదును. నీవు కూడనూ దీనికి 
తోడగుట నాకెంతయో ఆనందమని సీతతో తెలిపి నుమం 
తునితో బయలుదేరి వీధిలో నిలిపిన రధముపై కూర్చొ 
నగా వీధిలోని (ప్రజలు రామచందప్రభువుకు జై జై జైః 
అంటూ జయ జయ ధ్వనులు గావించిరి, 

అంత సుమంతుడు (ప్రజలకు నచ్చచెప్పుటకై ఇ 
ప్పుడు పట్టాభిషేకమునకు కాదు వెళ్లుట: మహారాజుబెంత 
కు వెళ్లుచున్నాము కనుక కాలవ్యవధిలేనందున రథమును 
వేగముగా (తోలవలసివచ్చినది. తిరిగి కొన్ని క్షణములోనే 
రాముడు రాగలడు. మీరు తొందర పడకుడని వారలకు 
ఆర్రమగునటుల మంచిమాటలతో తెలిపి సుమంతుడు 
రధమును అతివేగముగా కైకేయీ మందిరమునకు తీసు 
కొని పోయెను. 


నామ జప సాధన 
——*-- ని 0... 
ఉ॥ శ్రీకరమూ_ర్ధి భక జన శేేయముగోరెడి సత్యసాయి నా 
భీకర పావచిత్త మును భీషణ పాపగుణాదులన్‌ తగన్‌ 
ఆ కనుదోయి వీక్షణల నల్లన మంచికి మార్చునట్టుగన్‌ 
నా కరముల్‌ ఘటించి యెద నమత జేసెద వందనంబులన్‌. 


సత్యము సాయినామ ఇస సాధన నేర్పడు నర్వసౌఖ్యముల్‌ 
నిత్యము భక కోటికిల నీరజనేతునిమేటి దీవనల్‌ 
ముత్యము సాయి దేప్పంగను మూర్హుని చిత్సమెయైన భక్తి కిచేన్‌ 
సత్యము సాయిశక్తి కలిసాగర స నావ యన్నచోన్‌. 


అంధుడు దృష్టినాందె వికలాంగుడు పొందెను సుస్వరూసమున్‌ 
బంధుడ వెతి వీవె యనుబంధములన్‌ సృజియించి, (హేమతో 
నంధత రూవుమాపి యెదనంతను కాంతిని నింపుదేవః నా 
బంధుడ వీవె, నాదు భవ బంధ విముక్తిని జేయుమా [ప్రభూః 
చిత్తము, శీల నాశనము. జేయగ సిద్దమ యొల్ల వేళలన్‌ 
వితము, చెప్పరాని కడు వేదనలన్‌ సమకూర్చు నెల్లెడన్‌ 
మితి తలంపు లేదు, వరమేశుని ధ్యానము దూరమయ్యె, నా 
చిత్తము, వితృమున్‌, దురిత చింతనలన్‌ సరిచేసి గావుమాః 
పర్షి పురీశ, భక్తజన పాప వినాశ, (ప్రభోః శివా: హరీ; 
ఆరిని దీర్చి మమ్ము సతతంబును (టోవుము దేవదేవ; నే 
కీరన సేయువాడ నిను గీరన నేయని జన్మ, జన్మయే? 
ధూర్తుడ నన్నుంగాచి, యెద దుఃఖములన్నటిం బారదోలుమా।ః 


ఆర్‌. వి. భాస్కరరావు, ఎంచ 
రీ. 


మరపురాసిరోజు 
ల. 


మాతం[డిగారు భగవంతునియందు భక్తిశద్ధలు గలవ్యకి* 
వంశపరంపరగా సంప్రాపమైన పొరోహిత్యమే గాకుండా 
ఆచుట్టు (ప్రక్కల గాంమస్టులకు గురువుగా కూడా న్వవహరిస్తుండే 
వారు, అప్పుడప్పుడు వారి శిష్యులుంటున్న (గ్రామాలకు వెళ్ళి 
చాలా ఎక్కువరోజులు ఉండేవారు. నాన్నగాకు యింటివద్దనున్న 
రోజులందు భజన మందిరంలో రోజుకు మూడు పూటలు కీర నలు 
పాడుతూ భజనలు చేసేవారు. వారువారిశిమ్యల గామములో నుండు 
నప్పుడు నేను మూడు పూటల భజనలు పాడేవాడిని, నాతొమ్మిదవ 
ఏటనుండియూ నేను నిత్యసంకీర నలో భజన పాటలు పాడేవాడిని 


నేను నాపసివయస్సునుండి ఎవరి అసంభ్యాకనామములను 
భజనలలో పాడేవాడినో ఆభగవంతుని యొక్క, యీనాటి అవతా 
రమును గూర్చి నాకు తెలిసినది. నామనస్సు ఆయనను చూడటా 
నికి ఆరాట పడసాగినది, వెంటనే విమానములో వెళ్ళి 1971 మే 
నెలలో (శ్రీవారి దర్శనముచేపి కొన్నాను. 


బృందావనము, అనంతపురము (పశాంతినిలయము వారు 
ఎక్కడికి వెళ్ళితే అక్కడకు వారిని వెంబడిస్తూ రెండుమానముల 
తరువాత యింటికి తిరిగివచ్చినాను, కానియింటి వద్దకూడను స్టమి 
తముగా నుండ లేకపోయాను. 1972 ఫిబ్రవరిలో వారిదర్శనము 


సనాతన సారథి 231 


నకు వెళ్ళితిని. మార్చినెలలో నన్ను పిలిచి ఆశీర్వదించి పంపించే 
వరకు అక్కడే యున్నాను, 


మార్చి “2” తేదీ నాజీవితములో మగపురానిరోజు. ఆరోజున 
బాబాగారు నాపై పేమ పూర్వక మైన ఆశీర్వాదములు కురిపించారు 
ఆక్షణమునుండి నాకు శాంతి లభించింది, వారిమాటలు ఎంత పేం 
మపూరితములో నాహృదయాన్ని ఎంతగా కదలించినవో నా మాన 
పిక భారాన్ని ఎంత తేలిక పరచినవో మాటలలో చెప్పలేను, 


ఈ అశాంతిమయి లోకాన్ని నముద్దరించటానికి (ప్రభవించిన 
భగవంతుని యొక్క. యుగావతారము బాబావారు, వారిని యేసరిస్టి 
తిలో జూచినా ఎప్పుడూ ఒకేవిధంగా దయానిధిగా కఠణాస్వరూపు 
నిగా పేమమూ ర్తిగాక నబడేవారు. నేనువారిని అనంతపురములోని 
భగవాన్‌ (శ్రీసత్యసాయి ఆర్ట్‌ అండ్‌ 'సెన్పుకాలేజీ ఫర్‌ విమెన్‌ 

టు వూ 
పాంరంభోత్సవానికిముందుగ కొద్దిరోజులు పరిశీలనాత్మక దృష్టితో 
యు లు 
అనుసరించాను, వారు. వందలకొలది సనివారలు యింజిసీ 
ర్లుచేపిన పనిని పరిశీలించి ఎంత చిన్న పొరపాటునై నా యిశ్హుసట్టి 
చెప్పేవారు. కావి అందుకు వారు కోపపడటముగాని అశాంతికి గురి 
కావటంగాని జరిగేదికాదు. ఆతప్పు చేసినవారే తమతప్పు స్వామి 
వారి దృష్టికి వచ్చినదే అని పిగ్గుపడి పళ్చాతాపపడెడివారు. వారి 
ళు “౧ అవి 

తప్పును మరల వారే సరిదిద్దుకొ నేలా చేసేవారు కాని స్వామివారిలో 
మాత్రం కించిత్‌ విసుగుదల చిహ్న మైనా కనబడేదికాదు (శ్రీవారు 
ఎల్లవేళల ఎంతో శాంతముగా సరిపూర్ణ మైన ఆనందమూరి గా 
కనబడుతూ ఉంటారు, 


232 ననాతన సారథి 


శ్రీబాబాగారు నిర్విరామ నిష్కామ యోగమునకు నజీవోన 
మానము, వారు అనాస క్ర కర్మయోగశిక్షకులు. నిత్యము పితిజీవివి 
(పతిస్టితిలోను ఆపదలో ఆదుకొంటూ ఆనందాన్నందిస్తూ నిర్విరామ 
ముగా పనిచేస్తూంటారు. వేనకువేల రోగార్తులకు వారు దివ్యవిభూతి 
తోను లేక్క వీపుపై ఒకసారి తట్టటంతోను, ఒకమాటతోను ఒక 
చూపుతోను లేక్క ఒకదర్శనంతోను స్వస్థత చేకూర్చుచున్నారు, 


వారు చేయలేనిది, వారికసాధ్యమైనది ఏదియూలేదు, నిజా 
నికి మనది అన్నదేదియూ మనలోకూడలేదు (పతిదీ శ్రీవారికి 
చెందినదే. మనము మన అజ్ఞానమువలన విశ్వవియంతయైన ఆసర్వే 
శ్వరుని మరచి మనము చేస్తున్నాం మనము ఆలోచిస్తున్నాము. 
మనము మాట్లాడుతున్నాం అనుకొంటున్నాము; ఆదికేవలం మన 
(భమ మాత్రమే. 


బాభావారుతనయొక్ష అవతారోదయ ఫలాన్నిపూర్తి గా పొంద 
మని అందరినీ కోరుతారు. మీ మీ దుఃఖాలను అశాంతులను నాకు 
సమర్పించి నానుండి ఆనందాన్ని అందుకోమంటారు. భగ 
వంతుని ఏదో ఒక నామమును సదాస్మరిస్తూ ఆనామము యొక్క 
రూపమును హృదయములో (పతిష్టించుకోమంటారు, ఇత 
రులలోని మంచివి నీలోనిచెడ్డను చూస్తూమంచి అలవాట్లను పెం 
పొందించుకొని మంచిభావాలతో శీలాన్ని కీర్చి దిద్దుకోమంటారు, 

అందరిలోను భగవంతుడున్నాడు నుక అందరినీ 
(పేమించు అందరినీ సేవించు అందరినీ గౌర ంచు మధురంగా 
మంజులంగా మితంగా మాటాడటం నేర్చుకో ఏమనస్సు మాటలు 


సనాతన సారథి 233 


పనులు విశ్వవ్యాపకుడై న భగవంతునికి పూజాభావంతో సమర్పించు 
కొనమంటారు, 


నూనవజాతి శాంతిసౌభాగ్యములతో తులతూగవలెనం టే 
భగవాన్‌ బాబావారి (పబోధములను అనుసరించటము కంటి మనకు 
మరో మార్గము లేదు. 


గొహతి లోహిత్‌ చంద్రదేవ గోస్వామి 


గొంతులోసికి కెమెరా 
నేను హాస్పిటలులో నుండగా నా జీర్ణకోశము (కడుపులో 
గడ్డలేచిందని దావికి శస్త్రచికిత్స అవసరమని డాక్టరు నాతో చెప్పాడు. 
కాని నేనందుకు ఒన్పుకోలేదు-.. నేను ఇండియాకు వెళ్ళిదను, పాయి 
బాబాగారు నయం జేస్తారు అన్నాను. కొద్దిరోజుల తర్వాత మరల 
ఎక్సురే తీయటం మంచిదని వాళ్ళకి చెప్పాను. 


వాళ్ళుకొద్దికాలం గడచిన తర్వాత మరిద్దరు గాస్టోలాజికల్‌ 
నిపుణులను రావించి నాగొంతులో నికి ఒకగొట్టము (Tube) 
ద్వారా ఒక అద్దాన్ని లైటునూ శమెరా ను దింపించి ర ంగు-' పోటో 
లు చాలాతీసి పరికించి సాయంకాఅంవచ్చి ట్యూమరు చిహ్నంగాని 
మరోరోగచిహ్నంగాని ఏమీకనజడటం లేదన్నారు, ఏదోకొద్దిగా 
గాస్ట్రేటిస్‌ అయియుండవచ్చు అదేమీ పెద్దరోగం కాదు అన్నారు, 


సనొతన సారథి | 234 


నేను నవ్వుతూ సత్యసాయిబాబాగారు నాకు నివారణ జేసీనారు అని 
చెప్పగా వాళ్ళునమ్మ లేదు. Ar The Lotus Feet అనే 
67వ పేజీలో బాబాగారి విషయంలో “గత్యంతరంలేవి పరిస్థితుల్లో 
అనేకమంది గొస్పడాక్టర్లు తస్పవిసరిగా వారి అభి పాయము 
లను మార్చుకోవలనివచ్చింది; భవరోగభిషగ్వరులగు వారికి అసాధ్య 
మేముంది?”” అనియున్నది, 

బాబాగారు శస్త్రచికిత్సనుండి నన్ను తప్పించి కాపాడటం 


యిది రెండవసారి, కొన్నినెలల[కితం డాక్టర్లు నాకు “హిస్ట రెక్టమీ” 
చేయాలన్నారు, అప్పడు కూడా నాకోర్కె మేరకు కొంతకాలం 
తర్వాత పరీక్షించి ఏవిధమైన దోషము కొంచము కూడాలేదన్నారు 
నేను ఆజన్మాంతము సత్యసాయిబాబావారి దాసానుదాసిగా ఉండటా 
నికో దాబాను(పార్టిస్తున్నాను, 

౨ సాయవాబావారు తమబిడ్డలపై చూపించు పేమను “మోటలత్రో 
పఏపవత్ర్యా వర్తీళచలేళు..... . స 
“న్యూతోడష్య "ఏమ్మా వికాసెంటు మేయర్స్‌ 


ఆచరించి ఆనందించండి 
(శ్రీవారి దివ్యబోధు 


మీరందరూ _ విద్యార్థులు విద్యార్థినులు ఉపాధ్యాయులు 
ఈబృందాననమున ఆనందకరమైన ఆధ్యాత్మిక విషయములను 
(శ్రవణముచేయుచూ, మీమీహృదయముల పరిశీలించి. పరిశుద్ధము 
జేసికొన్సి (ప్రశాంతికి ఇబ్బందిలేక్క ఆత్మతత్వ్వమును అభ్యసించి, 
యోగధ్యానములను దై వోన్ముఖ మొనర్చి అనుభవజ్ఞులు అందించిన 
(ప్రమాణపూర్వకమైన (పజ్జానమునందుకొంటూ కల్యాణదంత మై, 
నవోత్సాహముతో దీర్చి దిద్దినవారై, ఈసభలో కూర్చున్నారు, 


రేపు ఉదయమునుంచి మీరు మీమీస్వ గామములకు దేహరీ 
తిగా వెళ్ళవలసియున్నదిగాని మీహృదయములుభగవ ద్ర దయముతో 
కలిసినాయి ఆని నేనెంతో సంతోషపడుచున్నాను, సిరిసంపదలు 
ఆస్పిపాస్తులు వస్తువాహనములు డాలర్లు కరెన్సినోట్లు ఇవిప్టిర మై 
నవికావు; వీటినుంచి శాంతిసమాధానములు దొరకవు. సౌశీ 
ల్యమే ధనము; సదాచారమే సంపద; (దహ్మజ్ఞానమే సర్వెశ్వ 
ర్యము. చూచుచున్నాముగా ఆనాటిరాజులను : ఈనాడు సామాన్య 
(పజలు, వారి సిరిసంపదలు వారి అధికారము ఐశ్వర్యము 
అన్నియూ అశాళ్వతములు. ' వానవచ్చి చెరువుసిండీన కప్పలు 
పదివేలు దావిలో చేరుతాయి? వేసవికాలమున యెండిన తక్షణమే 


236 ననాతన సారథి 


ఒక కస్పకూడ కనిపించదు; స్థానమానములు ముఖ్యములుకావు 
తనను తాను విడువని మరువని స్థానమును పొందవలెను, 


రావణుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు దుర్యోధనుడు 
వీరందరికీ విధ్యాబలము తపోబలము ధనబలము దేహబలము 
అన్నియూ ఉండిననూ ధర్మబలము ఒకటి లేదు కాబట్టి పతనమే 
ఫలితమైనది, భారత యుద్దమునకు ముందుగా దుర్యోధనుడు" 
అర్జునుడు ఇద్దరూ యేకకాలమున (శ్రీకృష్ణుని దగ్గరకు సహాయము 
కొరకు వెళ్ళినారు కదాః దుర్యోధనుడు తుచ్చమైన _సెనికబలమునే 
కోరినాడు; దెవబలమునుతిరస్కరించినాడు, ఆయనకు (౩౭౧౫౯1౯ 
ముఖ్యముగా కనబడినది, అయితే అర్జునుడు (౧4110ని అపే 
కీంచినాడు. నీవుంటే లోకమంతా నాపక్షములో ఉన్నక్తే అని 
పరమాత్ముణ్ణీ పరమపెన్నిధిగా వరించి తరించినాడు, 


త్యాగము సత్యము ఆనే రెండు చక్రాల రథములో జీవుడు 
ఆసీనుడై యుండి భగవంతుణ్ణి సారథీగావరించి ఆదరించి ఆనుస 
రించి ఇందియములనే గుజ్జిములను మనస్సనే పగ్గముతో ము క్తి 
మార్గమనే రాజమార్గమున పోవుచు జీవితమును సార్థకము 
చేసికొనవలయును, 


ఆ మార్గములో లభ్యమగు శాశ్వతానందముకొరకు, బాహ్య 
(ప్రపంచములో లభ్యమగు తాత్కాలికానందమును విసరించుకొన 
a ళీ 

వలెను, దీనికి ఆత్మవిద్య అత్యవసరము, మానవునిలో ఆంత 
ర్రతమెయున్న సరిపూర్ణ విజ్ఞానమును వికళింసజేసే శిక్షణ్యాకము 


ననాతన పారథి 237 


మునకే విద్య ఆనే పేరు చెల్లును, మిగిలినవన్నీ కూటికొరకు 
పనికివచ్చే ఉపాయములు తెలివితేటలు శక్తి సామర్థ్యములు, 
పూర్వము విద్య విజ్ఞానముకొరక్కు కృషి కూటికొరక్క, యేర్చ 
డినదేకాని విద్య కూటికొరకు కాదని స్పష్టముగా తెలియ 
చున్నది, దిహుళగంధ పరిచయమువలన ఆర్షించిన విద్య వట్టి 
తలభారము, ఆచరణశూన్యమైన విద్యను యెంతకాలము నేర్చినను 
ఫలమేమి?  (ద్రవ్యనష్టము, కాలముయొక్క. దుర్వ్యయము. కాలే 
జీలో మీరు మార్క్ఫుకోసము (ప్రయత్నము చేయకూడదు; 
రిమార్కు రాకుండ చూచుకోవలెను, 


“విద్యా వినయ సంపన్నె"* అంటారు, విద్యమంచి విన 
యము సంపాదించుకోనలెను. ఇపుడు విద్యావంతులకు వినయమే 
శూన్యము,  విద్యాపోషకులకు, విద్యార్థులకు, విద్యాటోధకు లకు 
నిత్యము ఘర్షణలే, దీనికంతా మూలకారణము రాజకీయ 
వేత్తలే: విద్యార్థులు కాదు ఉపాధ్యాయులు కాదు. విద్యా 
ర్జులు, పాపము పవిత్ర చిత్తులు, వారి హృదయములు నిర్మ 
లమ్ము విస్వార్ధము, దానికే నేనీదినము వారందరికీ తెల్లటి 
షర్టులు, ధోవతులు, చీరలు యిచ్చినాను. ఈ వెట్‌ ఫీల్డ్‌లో వారి 
“షేత)ములు' కూడ యే కల్మషములేక డపరిశుభముగ్కా పరి 
శుద్ధముగా నున్నవి. వీరిని ఒకరి స్వార్ధము నిమిత్తమై “రాజ 
కీయ” నాయకుల స్వార్థము కొరకై, రచ్చలుకొట్టి “పెడమార్గ 
ములో పడవేప్కి వారి అమూల్యమైన కాలమును దుర్వినియో 
గము చేసేది యెంత (ద్రోహము: ఎంత తెలివి తక్కువ? 


2738 ననాతన సారథి 


హృదయమనే. ట్యాంకులో సదాలోచన, సహనము, ఆనం 
దము, విండియుండిన, దానిని స్మత్సవర్శన ఆనే ట్యాప్‌ మూల 
ముగా (ప్రజలకు అందించవచ్చును. రాజకీయనాయకులు యువ 
కుల శక్తిని మంచి మార్గమున వినియోగించక, వారి హృదయ 
పరిశుభ్రతను గుర్తించక, వారిని ఉఊదేకవరచి, పెడమార్గములో 
నికి (తిప్పి, వారి విద్యార్షనకు అడ్డుతెచ్చి దేశ కళ్యాణమునకే 
ముప్పు కలిగింతురు. వారిలో రాగ ద్వేషములను పెంచి, విద్య 
నర్గించే వారి మనోబుద్దులను కలహమార్గమునకు (తిస్పుదురు. 
నిరపరాధులను హింసించి, ఆపి పాస్తులక నష్టమొనరించి, 
అశాంతి, అల్లరులను అభివృద్దిచేసిన్న శాంతి పేేనలతో పవి 
(తమైన మైత్రీభావముతో చేసిన ఫలితముకన్న తక్కువ ఫలితమే 
లభించును, 


భారతీయ న ౦స్టృృతి విష్లవమార్షమునకు దోహద 
మీయదు. భారతీయులకు స్వాతం(త్యము లభించినదికూడ పరమ 
శాంత మైన పద్ధతులననుసరించటము వలననే. గాంధీగారు పవిత్ర 
హృదయముతో, దైవనామమును నాలుకపై నాట్యమాడించుచూ 
తనదీక్షును వీడక లక్ష్యమును వదలక హృదయములో ద్వేషాసూ 
యాదులకు చోటివ్వక, పోరాడ్కి జయించినారు. కష్టనష్టములకు 
లొంగక భయాందోళనములకు చోటివ్వక వెనుకంజవేయక 
లతృ్యుమునుసాధించుటకు మీరు పూనుకోవాలి. విద్యార్థుల లక్ష్యము 
విద్యనార్దించటమే: ఈవయస్సులోనే అది సాధ్యము, దానిశేది 
అడ్డువచ్చినా, సపాంచకూడదు; | . 


ననాతన సారథి 239 


విద్యార్థి స్థితియందు పిల్లలు శాంతి సంతోషములతో మెల 
గాలి: ఉపాధ్యాయులు కూడ శాంతి సంతోషములతో విద్యను 
బోధించవలెను, పంసన్నత నుకాపాడుకోవలెను, (దోణాచార్యులు 
అర్జునునకు (పసన్నచిత్తుడై విలువిద్యలోని పరమరహస్యములన్నిం 
టిని బోధించిరి! అయితే తన కుమారుడైన అశ్వజ్ఞామునికి 
అంతమా(తమునేర్చలేదు, గురువులను(పనన్నుని చేసికొనవలెను. 
అప్పుడే వారిలో వెలసియున్న విద్య అంతా శిష్యునికి అందును. 
అసంతృప్తితో బోధించినను అసంతృప్తితో అందుకొన్న ను రెండూ 
నిప్పయోజనమే: రెండూ వృథా కాలహరణమే. 


మాతృదేవోభవ ఆవి ఉనపనిత్తులు బోధించును, దేశమాతా' 
దేహమాతా, ఇద్దరినీ మీరుబాగా ఆదరించి ఆనందింపజేయవలెను. 
బీహార్‌ర్యాష్టమున కొన్ని సంవత్సరాల ముందు ఖీకరక్షొముము 
బాధించినపుడు ఒకీకుటుంబములోని తల్లిశం డ్రి ఇద్దరు షిల్లలు(ఒక 
అమ్మాయి ఒక అబ్బాయి ఊరువదలి బయలుదేరి దక్షిణదేశమును 
చెరిరిి భర్త పాపము యెంతోశ9మపడి పొట్టను యెండించుకొని 
కష్టపడ్డాడు. శుష్టించి, శుష్టించి చనిపోయినాడు. ఆ దుఃఖ 
ముతోనే తల్లి చాల కృషించి, భిక్షమెత్తుటకుకూడ బలములేక. 
యెంతో బాధవడినది, _ తెచ్చినదాన్ని పిల్లలకు పెట్టి వారి పొట్ట 
నిండిన తరువాత, యే కొంచెము మిగిలితే, దానిని తిని (పాణ 
సకిని దేహ సంజరములో చావనీక కాపాడినది. 


కొన్ని దినములలో ఆమె చాల బలహీనమై, కద్దలటమే 
కష్టమైనది. సన్నెండేడ్ల పిల్లవాడు, అమ్మకు ధైర్యము చెప్పుచూ 


240 సనాతన సారథి 


తానే బయలుదేరి, దొరికినదాన్ని మొదటఅమ్మకుపెట్టి తరువాత 
తనచెల్లికి పెట్టి మిగిలితే తాను తినేవాడు, ఒకనాడు అబ్బాయి 
యెంత తిరిగిననూ యెవరూ ఏమీ పెట్టలేదు. బాధకు తాళలేకపోయి 
నాడు, నడచుటకే ఓపికలేదు. ఒక (శ్రీమంతుని యింటిముందర 
నిలిచికొని, భీకాందేతొ అని చాల తక్కువధ్వనిలో అన్నాడు, 
ఇంటి వరండాలో “'ఈజీచెయిర్‌”” “పె పేపరు చదువుచున్న 
షావుకార్‌ అబ్బాయివైపు చూచినాడు, ఛికెందేహి అని విని 
పించినది. అయిక్సే ఆక్షణమే, అబ్బాయి ' కూలిపోయినాడు, 
షావుకార్‌ గబ్బునలేచి, అబ్బాయిని పట్టుకొని,క్సితొడ పై కూర్చో 
పెట్టుకొన్నాడు, తరువాత, “రా! భోజనముచెయ్యి” అని పిలువగా 
అబ్బాయిలేవలేదు. ఏదో సీరసధ్వవిలో వలికినాడు. తనచెవిని 
ఆబ్బాయి నోటిదగ్గర పెట్టి వింకే. “అమ్మకు మొదటో అంటు 
న్నాడు, అంటూనే అతని (ప్రాణము పోయినది. 


ఆ అబ్బాయి తల్లి.పేమ అటువంటిది, “మాతృదేవో 
భవ” అనేదాన్ని అక్షరశః ఆచరించి చూపించినాడు. తల్లి- 
తంగడి-కొడుకు ఈ తిపుటి యేకత్వముగా మెలగవలెను, 


బృందావనములో “80 దినములు - మీరు ఆందుకొన్న 
అనుభూతులు ఆనందము, విజ్ఞాన సుజ్ఞాన |పజ్ఞానములు, (కను 
జో చ ల 
క్షణ పేవాసక్కి వీటిని మీరు యెక్కడకు వెళ్ళినా మీ హృద 
యములో మీ వెంట జంట అండగా పెట్టుకొని తరించండి, 
వాటిని యేమాతము అలక్ష్యముచేయక, హృదయమున భద 
పరచి, ఆచరణలో అనుకరించి అభివృద్దిచేసికోండి,. ' , 


ననాతన సారథి 241 


నిజముగా ఈ అవకాశము మీకు జన్మజన్మాంతర పుణ్య 
(పభావమువలన దొరికినది. కానీ వేరుకాదు. మీకు ఆధ్యా 
త్మిక విషయములను పిటోదించిన ఉపాధ్యాయులుకూడ యెంత 
(పేమతో యెంత వాత్సల్యభావముతో క్యాంపులో పాల్గొనినార 
నేది చెప్పనక్కరలేదు, వారి హృదయములందు నిండియున్న 
(పేమబిందువులు, వారు స్వస్థానమునకు వెళ్ళునపుడు మీ దగ్గ 
రకు వచ్చి మీ నుండి సెలవు తీసికొనేటప్పుడు కంటినీరుగా 
వెలువడిన దృశ్యమును మీరే మీ కన్నులతో చూచినారుకదా ! 
ఇట్టి (పేమ కలిగిన ఉపాధ్యాయులను మీరుకూడ గౌరవించి 
ఆదరించి అనునరించవలెను, కదా: మీ సద్గురువు మీ స్వామి 
మీ వెంటనే యెల్లప్పుడు ఉంటారు. కాబట్టి _ధెళ్యముగా సం 
తోషముగా మీ మీ (గామములకు బయలుదేరి, మీ తల్లిదండుి 
లకు, మీ ఉపాధ్యాయులకు, మీ బంధువులకు స్నేహితులకు. 
అందరికీ మీరు ఇక్కడ అందుకొన్న ఆనందమును సంచి 
పెట్టండి, 

81.65.72 బృందావనము 


యా విద్యా సా వఏిముక్కయే 


మొన్నమొన్ననే ఈ సంస్థకుచేరిన హాోష్ట్రల్‌కు శంకు 
స్థాపనచేసిన నన్నే ఈనాడు కాలేజీలో పాల్గొనుటకు ఆహ్వా 
నింసబడటము నాకొక ప్రత్యేకమైన నంతోషమునందించుతున్నది, 


242 ననాతన సారథి 


అచిరకాలములో నే సర్వాంగసుందరముగా పూర్తి చేయబడి సంపూర్ణ 
సాధనాసంపతితో ఈ కాలేజీ నిర్వహింపబడటముచూచి నేను 
ఎంతో ఆనందిస్తున్నాను. ఒక లైబ్రరి, యింతగొప్ప ఆడి 
టోరియమ్ము యింత పెద్ద హోష్టలుగల సంపూర్ణ మైన కళాశాలగా 
దీనివి తీర్చిదిద్దటము మాటలతోనయ్యే పనికాదు. ఇంతగొప్ప 
ఫలితమును ఒకటిన్నర సంవత్సరములో సాధించటము ఆతి 
లోక మేధాసంపన్నులైన భగవాన్‌ (శ్రీ సత్యపాయిబాబావారికి 
ఒక్కరికే సాధ్యము, 


వ్యక్షిగతమైన వారి ఒక్కరి ప్రయత్నమువలనను, వారి 
యొక్క సర్యవేక్షణలోను జరిగిన ఈ మహాద్భుతమును నేను 
గొరన ఆమోదపూర్వకముగా ఆభినందించుచున్నాను, 


' ఎంతోకాలముగా వేను ఊహి ంచుచున్న విద్యాబోధనా 
'విషయ నంస్కరణములు యిక్కడ ఆదులుజరపటము నాకెంతో 
ఆనందముగా నున్నవి, మనము స్వాకంత్యము పొందిన 
తరువాత్‌ విద్యాబోధనా పద్దతిని పూర్మిగా మార్చవలసిన అవ 
సరమున్నదవి ఆనుకోవటము జరిగినది. రాధాకృష్ణ కమీషన్‌ 
నుండి కొఠారి కమీషన్‌ వరకు ఎన్నో కమీషనులు నలు 
మూలలకు (ప్రయాణించి విచారించి నమగ్రమైన సాక్షాధార 
ములతో, వివరణలతో, నిర్ణయములకు వచ్చి బోధనాసద్ధతుల 
వివిధస్థాయిలయొక్కం అభివృద్ధికి సిఫారును చేసినవి. వారి 
రిపోర్టులు బీరువాలలో భదొపరచబడినవి. 


సనాతన సారథి 243 


దేశములోని విద్వాంసులు పాాచీన సంస్కృతీ సంప 
దాయపు విలువలను పెంపొందించే పాఠళ్యసముదాయమును స్లూళ్ళ 
లోను, కళాశాలలలోను తర్చీదునిచ్చి విద్యయొక్క నిజమైన 
లక్షొన్ని సిత్యక్షముగా దర్శించుటకు కుతూహలపడుదున్నారు, 


విద్యా సముపార్గన తస్పనిసరియెన ఈ కాలములో స్టూళ్ళ 
లోను కళాశాలలోను అవిధేయత మితిమీరిపోయినదని వింటు 
న్నాము, విద్యాసంస్థలలో నైతిక ఆధ్యాత్మిక, వాతావరణ 
మును పెంపొందింపనినాడు తప్పనిసరిగా విద్యార్థులలో అవిధే 
యత తలయెత్తుతుందని మనము మరచిపోరాదు, 


గాంధీజీ 'ఈ ఆదర్శముతోనే గుజరాత్‌ - విద్యాపీఠమును 
పాిరంభించినారు. 1920 లో ఆ విద్యాపీఠములో మొట్టమొదటి 
సారిగా పట్టాతీసికొవిన వారిలో నేను ఒకణ్ణి, ఆప్పటి మా 
నినాదము లేక మం(త్రమ. (మంతమనుటయే నిజముగ డానికి 
తగిన పదము) గాంధిజీ విద్యాపీఠముకొరకు ఎన్నిక చేసిన 
నినాదము, “'సా విద్యా యా విముకయే”__ఆ నుం తముమొక్త_ 
నిజమైన అర్ధము నైతిక, ఆధ్యాత్మిక, మానసిక బలములను 
ధైర్యమును యిచ్చి అన్ని విధములెన భయములనుండి దుఃఖ 
ములనుండి విముక్తి గలిగించునదియే నిజమైన విద్య, ఈ 
విద్యాసంస్థకూడ ఆ మంత్రమునే, గుజరాతు పీఠముకంటె 
ఎక్కువగా (ప్రత్యక్షముగా, ఆచరణ  పెట్టడములో విజయ 
వంతమైనది అని చెప్పుటకు హర్షించుచున్నాను. 


244 నవాతన సారథి 


మనదేశములోని స్త్రీలకు సమున్నతస్థానమునివ్వటములో 
జ్ఞానదృష్టిగల మన పూర్వీకులను అభినందించవలెను. గురువు 
గాను తల్లులుగాను వారినెంతో గౌరవించి, (పేమించి విశ్వ 
విఖ్యాతమైన ఆచారమును వారునెలకొలిపిరి. వేదకాలములోను తరు 
వాత కొన్ని శతాబ్దములవరకును ఆధ్యాత్మిక విజ్ఞానముగల తల్లులు 
తను సంతానమును వీరులుగాను, కళాకారులుగాను తీర్చి 
దిద్దిరి, 

పరమ గురువు శంకరాచార్యులు కేరళనండి కాశ్మీరు 
వరకు (ప్రయాణించి ఆచద్వెతనుత (సచారణావిషయములో ఎంద 
రెందరినో (ప్రతిసక్షసండితులను ఓడించిరి ఆ సందర్భమున 
కాశ్మీరులో (ప్రఖ్యాతుడైన మండనమి[శునితో వాగ్వాదమునకు 
ముందుగ మండనమ్మిళుని భార్యయైన ఉభయ భారతి తీర్పు 
నకు ఆంగీకరించెదననిరి. దీనివలన శంకరాచార్యులవారికి ఆ 
స్తీ మార్తియెక్క_ విద్వత్తునందే కాకుండా సక్షపాతరహిత మైన 
ఆమెయొక్క. గుణమునందుకూడ గొన్ననమ్మకము కలిగియుండె 
నవి అర్హమగుచున్నది, . 


ఆ కాలములో స్రీలు సవిత వేదాంత గ్రంధ అధ్య 
యనములకు అనుమతించబడిరి. గృహముల్లో స్తీలేనిదే మత 
కార్యములు నంపూర్ణత్వమునొందెడివికాపు, గృహిణిలేని గృహ 
ములో. ఏ శుభకార్యముకూడ శాస్తోంక ముగా జరప్పటకు వీలుం 
డెడిదికాదు. మత సంజంధమైన కర్మలలో . స్రీలకు అనాడు 
(పత్యేకస్తానమీయబడెను.  , మం షై 


ననాతన పారథి 245 


మధ్యయుగములో ఈ ప్టితియంతయు తారుమ్మారై ఇంటి 
లోను సమాజములోను స్త్రీ తక్టువస్పితికి దిగజారిపోయెను, రాజా 
రామమోహనరాయ్‌ స్వామివివేకానంద, దయానంద, మొ॥ మహా 
నీయులు మరల స్త్రీ పురుషనితో సమానమైన స్థితికి రావట 
మునకు ఎంతో కృషినలిపిరి, 

గాంధీజీ చేశస్వాతం,త్య ఉద్యమములో స్త్రీలను పాల్గొ 
నునట్లు చేసిరి. ఆనాడు తల్లులతోను, కుమార్తెలతోను. భుజం 
భుజం కలిపి పనిచేసిన సంతోష ప్రదమైన రోజులను మా 
వంటి ముసలివాళ్ళము జ్ఞప్నికి తెచ్చుకొని గర్వపడుచున్నాము. 


ఎంతో _ అఖివృద్ధిచెందినవనుకొంటున్న పళ్చిమ దేశాలలో 
ఒక స్త్రీ సంధాని కావటమునకు యింకా యెంతో కాలముపట్ట 
వచ్చునా. కాని సహజముగా చిరకాలమునుండి స్ర్తీని గౌర 
వించే తూర్పు దేశములలో _. మనకూ, సిలోనుకూ, ఇకా 
యిల్‌కూ, స్త్రీ మూర్తులే (ప్రధానమంతులుగా నున్నారు, జానా 
నికి, విద్యకు సాంకేతికముగ త్రీమూరియైన సరస్వతీదేవిని 
మనము ఆరాధిస్తున్నాము. 


మన సంస్కృతి, తల్లిగాన్తు భార్యగాను, కోడలుగాను 
సోదరిగాను అన్నిరకముల స్త్రీలను ప్రేమతో గొౌరవించునట్లు 
నేర్చినది. మన లౌకిక సంస్కారభవనమునకు ఆధ్యాత్మిక 
సంస్కృతియే పునాదిగ నుండవలెనను విషయము మరువరాదు, 
అమూల్యమైన పురాతన సంస్కార పునాదులపై నేటి విద్యా 
భవనములను విద్వాంసులు నిర్మింప తలచుచున్నారు. 


246 ననాతన సారథి 


మన సంస్కృతికి మభ్యాధారము లెక ఖక్తి, నిషాపట్యము 
సమర్పణ మొదలైన ఈ గుణములను ఈ కశాశాలలో మనము 
(పత్మక్షముగా చూడగలము విద్యార్థినుల మనస్సులలోని ఈ 
సందేశము ఎట్టునాటబడెనో (ప్రిన్సిపల్‌ చదివిన నివేదికనలన 
మనముకొంతవరకు (గహించగలము, బాలబాలికలు కళాశాలలో 
విద్యనభ్యసించే వయసు అతి(శేష్షమెనది. భవిష్యత్తునందువారు 
ఎట్లావుంటారో నిర్ణయించేది 16.24 సం॥మధ్యకాలమే. అందుచే 
ఈ (16-24) వయసే మనసును, శరీనాన్ని హృదయాన్ని సుగుణ 
సంపన్నులుగా తీర్చిదిద్దే ' యౌవనాద్భుత కాలము. 

ఆనాటి గుజరాత్‌ విదాకపీఠముయొక్క. మంత్రము “యా 
విద్యా సా విముక్త య (మానవుని పంతిబంధమునుండి ఏది 
విముక్తీవి కలిగించునో అదియే విద్య. ) భారతదేశ 
స్వాతతత్య సముఫార్దనానంతరము సత్యమేవజయతే మం|శ్రాన్ని 
మనం మన విద్యా విధాన చేశన్య శక్తిగా స్వీకరించాము, 
కేనలము ఉచ్చరించటముతోనే సరిపెట్లక మనకు _వెలుగునిచ్చి 
దారిచూపే ఆవాక్యాల్ని తీసికొని ఆచరణలో సెట్టినపుడే (ప్రపం 
చము నిజముగా సుఖసంతోషములకు నిలయమౌతుంది, 


దేశములోని ప్రీమూర్తులు మనోవాక్కాయ కర్మలతో, 
(కమశిక్షజతో మెలిగిననాడు దేశమంతటికి (కమశిక్షణాదిద్ధ జీవి 
తము సాధ్యమౌతుంది. ఆధ్యాత్మి కాదర్శములు యెంతో ముఖ్య 
మను మాట మరచి విజ్ఞానశా స్ర కారులు బాహ్యా ప్రపంచమును 
గురించి తెలిసికొనుటకు పయత్నిస్తు మరీ మరీ లౌకిక మైన నౌగ 


ననాతన సారథి 247 


రికతను కల్పిస్తు గందరగోళము అభివృద్ధిపరుస్తున్నారు. 


ఈ దేశముయొక్క భవిష్యత్‌ హృణా?ికలను తీర్చి దిద్దు 
టకు పూనుకొన్న విద్వాంసులు ఈ సత్యసాయి కళాశాలకు 
వచ్చి వారికెంతో సహాయకారిగానుండగల కొన్ని పాఠములను 
నేర్చుకొని వెళ్ళమని మరీనురీ కోరుచున్నాము, 


విద్యావిధానమును సంస్కరించి సరియెన మార్గములో 
నడిపించుటకు విద్యారంగములో (శ్రీ) సత్యసాయి కళాశాల ఒక 
అద్వితీయమైన ఉదాహరణము. 


భగవాన్‌ (శ్రీ సత్యసాయిబాబానారు సంకల్పించి సరియ 
యిన తమసర్యవేక్షణలో ఒక అద్భుత మైన విద్యాసంస్థను స్థాపించి 
నందుకు వారికివే నా హృదయపూర్వక నమస్కారములు, 


సత్యం--సుందఠం 
5 hat 
నాకు 28 సంవత్సరములు, దాదాపు యెనిమిది సంవత్స 
రములనుండి నా ధ్యేయాన్ని తెలినికొనుటకై కృషినినల్పి చివ 
రకు ఆత్మసాక్షత్కారమే నా ఏకైక లక్ష్యమని భావించినాను, 
కాని, నా అహంకారమునలన నా జీవితములోకొన్ని పితి 
బంధకములు యేర్పడి నా సాధనామార్గమును చెడగొట్లినవి, 


248 ననాతన సారథి 


వృతిరీత్యా నేనొక కళాకారుణ్ణీ. కొంత నియమితకాల 
ముభో సనిచేనే ఉపాధ్యాయవృత్తివలన నా మనుగడకు సహా 
యముగా కొంత కచ్చిత మైన ఆదాయము వచ్చెడిది. ఈ మధ్య 
నేనువేసిన చ్మితాలు నాకు కొంత విజయాన్ని సమకూర్చినందు 
వలన, నా సరమ ధ్యేయాన్ని వెదకటము మరచిపోయి (పపం 
చపు వ్యామోహముల సుడిగుండములో చిక్కుకున్నాను, సత్యము 
యొక్క తేజోవంతమైన సౌందర్యాన్ని దర్శించే ఆవకాశము 
చ్మితకళాకారునికి లభించును, ఆయితే, యిట్లాంటి ఆధ్యాత్మిక 
పతనము విపరీతమైన బాధకూూ దుఃథానికీ కారణమౌతుంది, 
ఇట్టి ఆగాధములో కూరుకుపోయిన నాకు యేదియుకూడ సరి 
మైన మార్గముగా గోచరించలేదు. నా విరంతర చిత్రలేఖ 
నయే సాధనగా భావించి గొప్పళాంతిని పొందుటకు ప్రియ 
త్నించినాను. 

(పశాంత వాతావరణమునందు ఎక్కడోయొకచోట ఒంట 
రిగా కూర్చుని భూమిమీదను, ఆకాళములో ను ద్యోతమవుచున్న 
పరమాత్ముని దివ్య సౌందర్యమును చ్మత్రీకరించుట నాకు గొప్ప 
అద్భుతానుభవము. 

దీనివలన |కమక్రమముగా మానవునికి ఏకొంతజీవితమే 
సుఖదాయకనుని శెలిసికొన్నాను. మానవుడు ఒంటరిగా తన 
ధ్యేయమువెపు పయనించి, ఆ ధ్యేయములో ఒంటరిగానే లయము 
కావలెనని గ్రహించాను, 


అయిత్తే మహాత్ముల సాంగత్యము, సదుపదేశ ము మనకు 


సనాతన సారథి 249 


నమ్మకమును కలుగజేపి మార్గమును తేజో వంతముగా చేయును, 
అని పెద్దలు చెప్పుదురు కదా: నాకు జీవితములో అట్లాంటి 
మహాత్ములు లభించుదురాయని యెన్నోసార్లు విచారించాను. 


తుదకు అకస్మాత్తుగా అనుక్షణము నన్ననుగ్ళహించి 
కాపాడే యొక సద్గురువును, సన్మార్గదర్శకుని పొందగలిగాను. 

వారు రచించిన (గందములవలననూ, వారిని గురించి 
యితరులు (వ్రాసిన పుస్తకములవలననూ శ్రీ సాయిబాబావారే 
నాయున్నతికి అవసరమైన బలమును గలుగజేయ గలరవి నమ్ము 
కొనియున్నాను. 


నేను బలము అని దేనివై తే అంటున్నానో ఆది నాలో 
నుండియే రావఅయునని నాకు తెలుసుననుకొన్నప్పటికినీ (శ్రీ 
సత్యసాయిబాబావారి అపార కృపాపూరిత ఆశ్రీర్వాదమువలననే 
నా (ప్రయత్నము విజయనంతము కాగలదని వారినే ఆశ్రయించి 
ఆరాధించుచున్నాను. 


కొంతకాలము (క్రితము నా తల్లిగారుకూడ (శ్రీవారి దర్శ 
నము కావలయానని (ప్రార్థనాలేఖ శ్రీవారికి మెల్ఫోరన్‌నుంచి 
(వాపిరి, స్వామి కృపతో ఆమెకు దర్శనమిచ్చిరి, ఆనాటి 
నుండియు ఆమె అనేక అద్భుకానుభవములు పొందుచున్నది, 


మెల్‌బోర్న్‌ ఆమెలియా ఎ. హాల్‌ 
తి 


ఇస్తా 


హృద యవాసి 


పదిలైనులు పిచ్చిపిచ్చిగా [వాసి (పంట్‌ కొట్టిన తక్ష 
ణమే విద్యావంతులు అని (పఖ్యాతిపొందిన కవులుకూడ దానిని 
కాపీరైటు చేసికొని పేరు (పతిష్టలకోసము (పాకులాడుదురు. 
అయితే భగవంతుడు తన్ను కర్తగా యెక్కడకూడను చూపించ 
లేదు, అన్నిటినీ సృష్టించి అన్నిటినీ పోషించి తనలో లయము 
చేసికొని, అన్నింటిలోను అంతర్యామిగా దాగియన్నాడు భగ 
వంతుడు, పరిపూర్ణ త్యాగస్వరూపుడు, 


జగత్తుయొక్క_ నిజతత్స్వుమును తెలిసికొనే నిమిత్వము, 
దై నతత్స్వ్వమునుచేరే నిమిత్తము మానవునికి తెలివిని అందించి 
నాడు, కాబట్టి కర్మలవలన, చిత్తశుద్ధిని సంపాదించి జాన 
రత్నమును పొందవలెను. కర్కలేడనవి కర్మను మానకూడదు, 
విద్యుతీశక్కి యెట్టిది దానివిజతత్త్వమేమి అని తెలియకపోయి 
నను, దానివి పలువిధములుగా నుపయోగించి (పయోజనములను 
మానవుడు పొందుటిలేదా? కర్శయెవరు? చేహముకొదు, కన 
జడని దేహియే. తాను దేహి, దేహముకాదు అని తెలిసికొని 
మానవుడు స్థిరత్వమును, పూర్ణత్వమును, పవిత్రతను పొంద 
వలెను. 


ఆయితే, (శద్ధాభక్తులచే అట్టి జ్ఞాన సంపాదనకు ఆందరూ 
సంసిద్దులు కావలెను, విచ్చలవిడిగా విషయవాసనల వెనుకసడి 


ననాతన సారథి 251 


విరాశానిసృహలతో జీవితమును పాడుచేయకూడదు. (శ్రమ 
పడి క్రమృక్రనుముగా శ్రవణ మనన నీధిన్యాసములను అభ్యా 
సము చేయవలెను. ఏబీ. సీ, డీ అని పలికిన తక్షణమే ఆ 
భాషలో (పవీణులగుదురా? 


తాను తనవారు తనది అని చెప్పుదురేగాన్సి తాను అంపే 
యెవరని బహుమందికి తెలియదు, తానెవరో తెలిసికొనేదే 
జాన సంపాదనయొక్క_ స్రిథమసోపానము. చూడండి! ఆ: 
చిన్నబాలుడు నచికేతుడు తన స్వరూపాన్ని నిరూపణచేపికొని 
నాడు. యముడు ఆయనకు యెన్నో ఆశలను చూపించి వర 
ముల నిసానని నచ్చచెప్పిననూ, వాడు విషయవాసనలకు లొంగ 
లేదు. ఆత్మతత్వ్వమునే బోధించ వలసినదవి అట్టి ఉత్తమో 
త్తమ విద్యను ఆర్షించటము వలన, నచికేతుని కీర్తి శాశ్వత 
ముగా నిలిచిపోయినది. వేచికేతుడు నివృతి మార్గముననున 
రించి తరించినాడు, ఆత్మానందముకంబ మించిన ఆనందము 
వేరులేదని ఆ బాలుడు ెలిసికొనినాడు, 


మాయవలననే అజ్ఞానము. పెరుగును. పరమాత్ముడు 
మాయకు అధిపతి. మాధవ ఆంటే, లక్ష్మీకి (ప్రకృతికి మాయకు 
భర, ఆధిసతి అనేదే అర్థము. “మూకం కరోతి వాచాలం 
సంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వంటే సర 
మానంద మాధవం” అనే ల్లోకార్హమును గమనించండి. వర 
మానంద మాధవం” ; మాయకు అధిపతి అయినచో ఆతనికి 
సరమానందము పిద్ధించును, ఆదిలేక సిద్ధించదు. (ప్రకృతి 


252 ననాతన సారథి 


పరతం(త్రుడయిన జీవికి పరమానందము లభించదు. పరమాత్మ 
స్వతం(తుడు; వానిని స్మరించిన వానిని హృదయవాసిగా కని 
పెట్టిన, ఆత్మానందమును పొంద వీలగును, పరతం[తుడయిన 
జీవునికి అదొక కే ఆనందమార్గము, 

ఇట్టి ఉత్తమనస్టితి (ప్రాప్తించునాయని మీరందరు నిరాశ 
పడ నక్కరలేదు. మీకు కావలసిన ధృఢమునూ, ధెర్యమునూ 
భారత రామాయణములే అందించుచున్నవి, అర్జునుడు ఒకప్పుడు 
చాల (_పేమతో చనువుగా కృష్ణునితో మాట్లాడుచూ, “కృష్ణా: 
నీ నిజ నివాసమెక్కడ, నీవు అన్నీ చోటులలోనున్నావు సరే 
అయితే సీ (బాంచి ఆఫీసులుకావ్కు నేనడిగేది నీ హెడ్‌ 
ఆఫీసు, సీ శాశ్వత కార్యాలయము ఏది, నాకు చెప్పవా? "* 
అని (ప్నించినాడు. దానికి చిరునవ్వుతో కృష్ణుడు క సర్వ 
భూతానాం హృద్దేశే * అవి అప్పుడే నీకు బోధించినాను కదా! 
అన్నాడు, ఆ హృదయవాపినీ స్మరించేది యెంత సులభము! 
సదాసన్నిహితుడైన వాని అనుగ్రహమును పొందటము ఎంత 
తేలిక: (శ్రీవారి దివ్యబోథ) 





వున్తక సూచి 


1 పుస్తకముల వెలనూ పోస్ట్‌ మరియు రిజిస్ట్రేషను చార్జీలనూ మని 
యార్జరుద్వారా మాకు పంపించిన తరువాత మా(త్రమే మీకు పుస్తకములు 
సంపించగలము, 


2 నిలువలోనున్న పుస్తకములు వాటి పోస్టు చార్జీలు (క్రింద తెలియ 
జేయబడినవి, పుస్తకములు రిజిష్టరు బుక్‌ పోస్టులో మాత్రమే పంపబడును, 
మీకు కానలసినపుస్తకముల వెలనూ పోస్తుచార్జీ మరియు, (ప్రతి ఆర్లరుతోనూ 
రిజి(ప్టేషను చార్జీ ధూ. 1-05 పై జతపరచి, కావలిసిన పుస కములను 
వివరముగా (వాసి పంపవలెను. 


పేరు వెల టపాలచారీ 

తెలుగు:..._..... 

1. _సత్యం$ివం సుందరం(1 4.00 0-40 
2, అ ఫు (2) 4.00 0-465 
8. మణిమాల 1.00 0-15 
శ. భాగవత వాహిని 4-00 0-26 
5. అర్పణ 1-00 0-10 
6, సాయిరామ నామమపామ 1.00 0.10 
7. సందేహ వివారిణీ “160 0.20 
8. చగీతా వాహిని 4-00 9.40 
9. వనామృతము 4.00 0.30 
10. ధర్మవాహిని 1-50 0-16 
11. సాయికాముడెనరు 1-00 0.10 
12. బోధామృతము 0-50 0-10 


18. పాయిమనమహిమ 1.00 60-20 


254 


14, భజనావళి 
16. దివ్యోపన్యాసములు 
16. స్తుతి తరంగణి (2వ భా 


కన్నడం: 


1. 
రి 
8. 
4. 
ర 
8. 
7, 
8. 
9. 





సత్యం +వం సుందరం 
జ్ఞాన వాహిని 

(ప్రశాంతి వాపొని 
సంవేహ నివారిణి 

ధర్మ వాపొని 
ఉవనిషత్‌ వాహిని 
ధ్యాన వాహిని 
ప్రళ్నోతర వాహిని 
గీతావాహీని 


మలయాళము:!.......... 


le 
2 
ర్‌ం 
4. 
ర్‌. 
6. 
7. 


సత్యం శవం సుందరం (2) 

108 రత్నంగళ్‌ 

గీతావాహిని 

వచోరత్నంగళ్‌ (1) 

ధ్యానవాహివి 

అవతార మధురవాక్య 

డివైన్‌ వాలి?టు ది 
స్ట్లూడెంట్ను 

ధర్మ వాహివి 


ఇం గీమ;------ 


శ ' చత్వపాయి. వ్‌ ( (1౯) 


ననాతన సారథి 


1-00 
1-50 
0-60 


8-50 
1-50 
1-60 
1-560 
1-60 
1-50 
1-50 
1.00 
4.00 


4-00 
1-50 
8-00 
2.00 


1-60 


2.00 
1.00 


1.00 


4.00 


0-20 
0-16 
0-10 


0-80 
0-10 
0.10 
0-10 
0-10 
0.10 
0-10 
0-16 
0=26 


0-40 
0.10 
0-16 
0-20 
0-16 
0-20 
0-165 


ననాతన సారధి 


2. సత్యసాయి స్పీక్స్‌ (2భా) 

8 స ఇ (కిభా) 

4 స * (భా 

ర్‌. “ * (భా 

6 స ఫ్‌ (6భా) 

7, అ *» (థా) 

8, సెలకెడ్‌ జ్యూయల్స్‌ (పద్యములు) 
(ప్రశాంతి వాహిని 

10, (పేమ వావాని 


11. ఉపనిషత్‌ వాహిని 
12, సందేహ నివారిణి 
13. గీతా వాపొని 
14, జ్జాన వాహీని 


15. భఛాగవతవాహిని 
16. భజన్‌ సాంగ్‌ ఎ 


అరనం;_._._.__. 


1. భగవాన్‌ శ్రీ సత్యసాయిబావా అరుళ్‌ వాక్కు 
2. అఆన్‌విన్‌ జ్యోతి 

8. సత్యం 4వం సుందరం (1వ బా) 
4, ఖ్‌ (2న బ్రా) 

ర. భబనానళి 

6, అవకారమొళి ఆముదం (1వ శ్రా 

7. i (2వ భ్రా 

కీ. సాయూమాత్ర 


4-00 
4-00 
5.00 
6-00 
5-00 
7.00 
1-60 
2.00 
2.00 
2.00 
2.00 
4-00 
2-00 
5-00 
2.00 


2.00 
2.00 
8-650 
4-00 
1-00 
3.00 
8-00 
1-00 


255 


0 30 
0.30 
0-40 
0-40 
0-40 
0-65 
0-10 
0-16 
0-16 
0.15 
9.20 
0-86 
0-16 
0-40 
0-20 


0-16 
0-20 
0-40 
0-80 
0-16 
0.80 
0-85 
0.10 


256 


9. ధర్మ వాహిని 
10. సందేహనివారిణీ 


హిందీ;........- 

క్‌ సత్యసాయీశ్వరాయనమః (పద్యములు 
వెంగాలి;-.----.- 

1. ధ్యానవాహిని 

గుజరాతిః------- 

1. _ అమృతీ వాహిని 

2, కథాసుధ 

సింధి; 

1, భజనావళి 

2.  ధ్యానవాహిని 

8. స్రశాంతివాహిని 

4. సత్యం +వం సుందరం (2వ భా) 


సనాతన సారథి 


1-60 
2.00 


1-00 


1-75 


2.00 
2-00 


0-60 
1.00 
1-60 
4.00 


0-15 
0-25 


0-10 


0-10 


0-20 
0-16 


0-10 
0-16 
0-10 
0.40 


మేనేజర్‌, సనాతన పారఠథి. 





గకునిక .... వృతికల చందాలు, పుస్తకముల అఆరర్లు 


1. విళాలతిది తపమును, కెలుగు మరియు ఇళిగ్తీష భావలలొషూ తిమె 
మానవతక నరచూకిందంందుానున్నది.. వార్షిక చందా 2 4 రు॥ ఒక సంవత్సరము 
నకు తక్క్కువకాని శ నం॥ల శకెల్కు_వకాని చందాలు స్వీకరింపజడ వు. 

2 చండాలనువంపించునప్పు డే ఈక్రిందివివం మూలను సుస్పష్టమిగా తెల్పవ లైన. 

ఎ) వెటతటిసారిగా చందాలు పంపేవారు “కొ శ్రచండాదారు' ఆని వ్రాయ వఠెను 

ని ప్రస్తుతచంజా గదువుపొడుగించుటకు, తేన చందాశనెంణరును చందాసపంపించు సమ 
శుమునందే తెరియచేయనలెన, 

న) తెలుగుపత్రిక కావతెనో, లేక ఇంగ్నీనువత్రిక కావలెనో స్పష్టముగావ్రాయవలెను 

చీ చందాడారు తన పేరును పూరర్తివిబాసమును స్పష్టముగా తెలియుసట్టు శ్రాయవ 
లెను, [-0. ద్వారాచందాను పంపించువారు వారి పేరును, వూరి, విలాత మును) [.0 
కూపను వెనుకథఖాగమున [వ్రాయుట అత్యాపశ్యక ము. 

కీ. పత్రికలాగాని, పు స్తక ములుకాని /.గై.P.డ్వారా పంపబడపు. పు స్తకములుకా వ 
అసినవాఠు, వాటివివఠములను షెకముతోషాటుగా తెలియ పరచవలెను. ( స్మ. (ద్వారా 
పెళముపంపువారు కకాపనుతోనే కావలసినప్ప _స్తకముల వివరములను తెల్పవలెను) 


4. పత్రికకుగాని పు స్తకములకుగాని పెకమును పంపించువారు తమచెక్కులను 
డా్రఫ్టలను. పోషల్‌ ఆరరను, మనియా రరను, **సనాతనసారధి”', (ప్రశాంతినిలయ ౦ 
బి ఇ ఇగ చం 
పోస్టు అనంతప్పరంజిల్లా, ఆంధ్రప్రదేశ్‌” అను చిరునామాకు సంపవలెను, చెక్కులు 
పంపేవారు జ్యాంకి ఖర్చులనుకూడ కలిపి, మొత్తమును పంపపలెను. పత్రికగా! , 
లేక పు స్తకములుగాని, చెక్కు. పెకము వసూలెన తరువాతనే పంపించబడును, 


rr a ర న మ అమల వజ. చాల చలాకి కమ. టం. 


పకటన 


పశాంతినిలయ మలో నూతన నివానభవనమలు, (క్రొ క ఆల్‌టొరియం, 
షెడ్డు, మొదలగునవి నిర్మాణసందర్భముగ, శీ సత్యసాయి. 'డపెస్పును కూడా 
కార్స్‌ తభవనమునకు మార్చవలసిన అవసరము స కర టీ | లన, ఎంత త్వరి3 
ముగ [ప్రయత్నించినను, అగిన్ల72 సంచిక ముడణ తప్పనిసరిగా ఆలస్య 
మగును, కాబట్టి, ఆగస్ట... ్టెంబరు సంచికలు నెస్టెంబరులో ఒకే సంచికగా 


చవెలువడునని చందాదారులు గగ్గీహించగోరుచున్నాము. 


అంధవపుబే! అనంళ వురం జిల్లా వశాంతినిలయమ సఆడలళి & పత్యా యి ముటణా లల 
మందు యన్‌, కస్తూరి గారిచే ముద్భింవజతి, బి, వి. రాజారెగిగాగచె శ్రీ సత్యసాయ్యిటుక్ట్‌ 
Pua 


తరవన వంచి రింవజకనది,. ఎడిటర్‌, యవ్‌ కస్తూరి యం ఎ... ఓ 


Regd, No. H456 July 72 





Regd, wich ‘Registrar of Newspapers 
No. RN 10772/64 


